Kiron Type Institute 


https://madhirafamily.wordpress.com/ 


124 


(7 


ండాంంండాందందంంం 


లుళ్ళ్‌ 


జ్‌! 


చె 


Fates 


PCT 


శ 


oo 7-7 


aa 


le 


Sdn 


స్తు 


జీ 


యే 
లే 


ఢ 
స 
ద్ర i 
శ 


Kiron Type Institute 


త్రీ శంకరాచార్య విరచిత 


వదసార శివ స్తోత్రమ్‌ - భావార్థముతో, 


01.పశూనాం పతిం పాపనాశం పరేశం 
గజెన్టస్య కృత్తిం వసానం వరెణ్యమ్‌। 
జటాజూట మధ్యే స్ఫురద్దాబ్బ వారిం 
మహాదేవ మేకం స్వరామి స్మరారిమ్‌॥ 


సమస్త వాణులకు ప్రభువు, పాపనాశకుడు, పరమేశ్వరుడు, ఎనుగు 
చర్మమును ధరించినవాడు, (పార్థించదగినవాడు, జటాజూటము నందు గంగను 
మోయుచున్నవాడు, మన్మథుని సంహరించినవాడు అగు మహాదేవుని ఒక్కనినే 
స్మరించుచున్నాను. 


౧2. మహేశం సురేశం సురారాతి నాశం 
విభుం విశ్వనాథం విభూత్యజ్ఞ భూషమ్‌ు। 
విరూవాక్ష మిన్వర్క వహ్ని త్రినేత్రం 
సదానన్టమీడే ప్రభుం పంజఇ్బు వక్రమ్‌॥ 


మహేశ్వరుడు, దేవతలను కూడ శాసించువాడు, రాక్షసులను సంహరించు 
వాడు, అంతటా వ్యాపించినవాడు, ప్రపంచమును పాలించువాడు, విభూతితో 
దేహము నలంకరించు కున్నవాడు, ఎగుడు దిగుడు కన్నులవాడు, చంద్రుడు, 
సూర్యుడు, అగ్ని అను మూడు నేత్రములు కలవాడు, సదానందరూపుడు, 
పంచముఖము లున్నవాడు, అగు పరమశివుని స్తుతించు చున్నాను. 


Kiron Type Institute 


Kiron Type Institute 2 


03. గిరీశం గణేశం గళే నీలవర్ణం 

గవెన్దాధి రూఢం గుణాతీత రూపం; 
భవం భాస్వరం భస్మనా భూషితాబ్దం 
భవానీ కళత్రం భజే పంఖఇు వక్రమ్‌॥ 


కైలాసముపై నున్నవాడు, ప్రమథ గణముల కధిపతి, కంఠమునందు నీల 
వర్ణమున్నవాడు, నందివాహనుడు, సత్వరజస్తమో గుణముల కతీతుడు, 
[(పకాశించువాదు, భస్మముచే అలంకరించబడిన శరీరము కలవాడు, భవానీపతి, 
పంచముఖుడు అగు పరమేశ్వరుని సేవించుచున్నాను. 


04. శివాకాన్త శమ్ఫో శశాజ్మార్ధ మౌళి 
మహేశాన శూలిన్‌ జటాజూట ధారిన్‌। 
త్వమెకో జగద్వ్యాపకో విశ్వరూపః 
ప్రసీద ప్రసీద ప్రభో పూర్ణరూప॥ 


ఓ పార్వతీపతీ! శంభో! చంద్రమౌళీ! మహేశ్వరా! శూలమును ధరించిన 
వాడా! జటాజూటమున్న వాడా! నీ వొక్కడివే ప్రపంచమంతా వ్యాపించిన 
విశ్వరూపుడవు. ఓ ప్రభూ! పరిపూర్ణరూపుడా! ప్రసన్నుడ వగుము. 


05. పరాత్మాన ముకం జగద్బిజ మాద్యం 
నిరీహం నిరాకార హోంకార వేద్యం! 
యతో జాయతే పాల్యతే యేన విశ్వం 
తమీశం భజే లీయతే యత్ర విశ్వమ్‌॥ 


Kiron Type Institute 3 


Kiron Type Institute 


పరమాత్మ, ఒక్కడు, ప్రపంచము ఏర్పడుటకు మూలకారణుడు, కోరికలు 
లేనివాడు, ఆకారము లేనివాడు, ఓంకారముచే తెలియబడువాడు, ప్రపంచము 
యొక్క సృష్టి స్థితి లయ లకు ఆధారమైన వాడు అగు పరమేశ్వరుని సేవించు 
చున్నాను. 


06. న భూమిర్న చాపో న వహ్నిర్న వాయుః 
న చాకాశ మాస్తే న తన్హా న నిద్రా 
న చోష్టం న శీతం న దేశో న వేషో 
న యన్వాస్తి మూర్తి స్రిమూర్తిం తమీడే॥ 


భూమి - నీరు - నిప్పు - గాలి - ఆకాశము కానివాడు, ఆలస్యము - 
నిద్ర - వేడి - చలి - దేశము - వేషము లేనివాడు, ఆకారము లేని వాడైనా 
(త్రిమూర్తి స్వరూపుడు అగు పరమేశ్వరుని స్తుతించు చున్నాను. 


07. అజం శాశ్వతం కారణం కారణానాం 


శివం కేవలం భాసకం భాసకానామ్‌। 
తురీయం తమః పార మాద్యన్తం హీనం 
ప్రపద్యే పరం పావనం ద్వైత హీనమ్‌॥ 


పుట్టుక లేనివాడు, శాశ్వతుడు, కారణములకే కారణమైన వాడు, శుభకరుడు, 
కైవల్య స్వరూపుడు, (ప్రకాశించు సూర్యుడు చంద్రుడు మొదలగు వారిని కూడా 
ప్రకాశింప జేయువాడు, సత్వ రజ స్తమో గుణముల కతీతుడుగా నాలుగవ 
స్వరూపుడు, అజ్ఞానాంధకారమునకు అవతల నున్నవాడు, ఆది అంతము లేనివాడు, 
పరమ పవిత్రుడు, భేదము లేనివాడు అగు పరమేశ్వరుని శరణు పొందు చున్నాను. 


Kiron Type Institute 


Kiron Type Institute మ 


“108. నమస్తే నమస్తే విభో విశ్వమూర్తే 
1 నమస్తే నమస్తే చిదానన్ష మూర్తే! 
నమస్తే నమస్తే తపోయోగ గమ్య 
నమస్తే నమస్తే శుతిజ్ఞాన గమ్య॥ 


అంతటా వ్యాపించి ఉన్నవాడా! విశ్వ స్వరూపుడా! చిదానందాకారుడా! 
తపస్సు యోగముల ద్వారా పొంద దగినవాడా! వేద విజ్ఞానముచే తెలుసు కొన 
దగినవాడా! నీకు నమస్కారము. 


09. ప్రభో శూలపాణే విభో విశ్వనాథ 
మహాదవ శమ మహేశ త్రినెత్ర। 
శివాకాన్త శాన్త స్మరారె పురారె 
త్వదన్యో వరెణ్యో న మాన్యో న గణ్యః॥ 


ప్రభూ! శూలపాణీ! అంతటా వ్యాపించినవాడా! విశ్వనాథా! మహాదేవా! 
శంభో! మహేశా! ముక్కంటి! పార్వతీ వల్లభా! శాంత స్వరూపుడా! మన్మథుని 
జయించినవాడా!, త్రిపురాసురుని సంహరించినవాడా! నీ కంటే వేరొకడు ప్రార్థించ 
దగినవాడు, లెక్కించ దగినవాడు లేడు. 


10. శంభో మహేశ కరుణామయ శూలపాణే 
గౌరిపతే పశుపతే పశుపాశ నాశిన్‌। 
కాశీపతే కరుణయా జగదేతదేకః 
త్వం హంసి పాసి విదధాసి మహెశ్వరోసి॥ 


Kiron Type Institute 5 


Kiron Type Institute 


i శంభో! మహేశ్వరా! కరుణామయుడా! శూలపాణీ! గౌరీపతీ! పశుపతీ! 
: వాణుల బంధములను పోగొట్టువాడా! కాశీపతీ! నీవాక్కడివె కరుణతో ఈ 
“| ప్రపంచమును నాశనము చేయుచున్నావు. పాలించు చున్నావు. సృష్టించు చున్నావు. 
హేశ్వరుడవు. 


11. త్వత్తో జగద్భవతి దేవ భవ స్మరారె 
త్తయ్యేవ తిష్టతి జగన్మృడ విశ్వనాథ 
త్వయ్యేవ గచ్చతి లయం జగదేతదిశ 
లింగాత్మకే హర చరాచర విశ్వరూపిన్‌॥ 


ఓ దేవా! శంకరా! మన్మథుని జయించినవాడా! నీ నుండే ప్రపంచము 
పుట్టుచున్నది. ఓ సుఖదాతా! విశ్వనాథా! నీయందే ప్రపంచము నిలుచు చున్నది. 
క ఈశ్వరా! హరా! ప్రపంచ స్వరూపుడా! లింగరూపుడవైన స ఈంది ఈ 
ప్రపంచము లీనమగు చున్నది. 


// ఇతి శ్రీ శంకరాచార్య విరచిత “వేదసార శివ స్తోత్రమ్‌” సంపూర్ణమ్‌ // 


Kiron Type Institute 6 


Kiron Type Institute 


Kiron Type Institute 


